తారాగణం 


కాంతారావు ) 
కృష్ణ 
రాజుబాబు 
సత్యనారాయణ 
(పభాక రరెడ్డి 
ధూళిపాళ 
రామదాసు 
మిక్కిలినేని 
వి. శివరామ్‌ 
జయకృష్ణ 


విజయనిర్మల 
విజయలలిత 
గీతాంజలి 
సంధ్యారాణి 
హేమలత 


డి. రామానాయుడు 


BETTY CT TE, ని. 
కై నుర మూర్‌ ముతత. క" 


త్‌ 
మొదటి బొమ్మ 


“అక్కా! ఈరోజోదైనా విశేషం ఉందా?” 
“ఈ లోకంలో ఐంతలకే కరువా) 

ఈ కాత ఆలయం వంంగిట్‌ తో” 
విశ్రాంతి తకుకుంటున్నాడ్‌..... 

“అతనెవదే 9” 

“అమురావతీ నగర మహారాజుగారి 
ఇావనముఠిటి” 

“ఆవుల్లతెవరు9” 
“అతని కుమార్కెలెనె... సుజాత! లక్షి! | 
పొవం, వాళ్స జొవాతాల్ల ఎంత | 
విపలొతం జరగ బోతుండో అతికి 1 
తెలియదు!" | 
“ఏమిటో అది!” 

“ఒఓకపాస మరోసాొనకు మరణ హెొతువే!” 
“శప్పింజో వీతో లెవా? 

“అది దౌెవరహార్యం” 


ఊర్వసి చేరగా 
(పేయసి కోరగా 
ఆడించి పాడించి లాలించవా 


ఆనంద బంధాల తేలించవా-సథా 
పుట్టిన రోజని మురిసింది 
పొంగే వయసని కులికింది 
వలపుల వాకిలి తెరిచింది 
పదారు వన్నె 
బంగరు కన్నె 
(పాణమిచ్చింది నీ కోసమే ఊర్వసి! 
విరిసీ విరియని విరి చూడు 
పరువస్తు సొగ్గన్తుణ? * "నాఆ 
న 


=] 


ట్‌ 


జ ను | gT! ఖా 


రచన | పాడిన వారు 
సము[దాల జూనియర్‌ పి. సుశీల 
ప మెమ్మెమే 


మేకలన్నీ కలసే వుంటాయే 
మనసే వుండి మానవులంతా కలసీ పోలేరే 
చ: ఒకే మానుమిద యెన్నో పిట్టలున్నాయ్‌ 
ఒకే పొలాన కూడీ మేస్తాయి పశువులన్నీ 
ఇరుగూ పొరుగూ పచ్చగ వుంకే 
ఏడు స్తుందీ లోకం ఎందుకో ॥మెమ్మెమే॥। 
చః బలముండి బలగము౨ టే అవుతాడు వాడురాజు 
జనాన్ని కాలరాచీ అణిచేయటం రివాజు 
రోజులు మారిపోతే పేదే రాజై. పోతాడన్నది 
నేరడే ॥మెమ్మెమే॥ 
చః ఆ కాకులెంతో మేలు కేకేసి కలసి తింటాయ్‌ 
మనిషే మేడి పండు మదిలోన పురుగులుండు 


నీది నాది దోచుకు పోయి 
దాచుకు తినడం మరిగాడెందుకో ॥మెమ్మెమే॥ 


స్ట స్య లాల 


| నాలు 


రెండువ జూమ్ము 
“అక్కా! వీపుమీద కత్తి పోటుతో 
ఆలయం ముందు పడి వున్నాడో 
అతనెవరో 
"౯కు తెలియదా? మంగూ అం 
ఇకయంకర్హైన బందిపోటు 
ఈ రోజెంజౌోశాడో తెలుసొ 9 
“వెంజెరాడక్కా?ో 
తన సొంత జెల్లెలి భర్తనే దంపబజోయానో J 
"ఎంత పాపివ్టివాడొ!! జంవెశాజా?” జ 
| దు...కొలొ,. పొపం! ఆమెకు భర దక్కే శీ 
| యోగం తేడ }” 
| “ఏమిటకా అలా అంటున్వావ్‌౪"” 
| “ఆమె లేమంతపునాటి రాత్రి), ఒక కాల 
| సర్వం ఆమె భరును కాటు క్లౌసుంది!” 
క్‌ 


అండ చ “7౯ 
కందా 


రచన: 
దాశరధి 


= RT 


Fo 


పాడిన వారు 
ఘంటసాల & సుశీల 
గండు తుమ్మెద రమ్మంటుందీ 
కొండ మల్లె రానంటుంది 
రెంటి సరనం సూడాలంశే 
రెండు కళ్ళూ సాలవులే 


గే సరసం 
అ (2) 
బట్ట బయలు సేయకులే ॥గ్గండు॥ 
సెటూలేదు పుటా లేదు 
అ ట్‌ 
గట్టూ లేదు పిట్టా లేదు 
నువ్వూ నేనే యెవ్వరూ లేరు 
రివ్వు రివ్వున రావే పిల్లా 


: నిదర బోయే సెరువులోనా 


నీలి అలలే లేపావయ్యా ; 

ఏమి తెలియని మనసులోనా 

యెంత వలపో నింపావయ్యా 

తీయ తీయని నవ్వులతోటి 

గాయమేమో మాయం చేశావ్‌ 

సిలిపి సిలిపీ సూపులతోటి 

మనసులోనే గాయం చేశావ్‌ ॥గండు॥ 


రచన పాడిన వారు 
సముద్రాల జూనియర్‌ పి. సుశీల & పార్టీ 


పః మెమ్మెమే 
మెమ్మెమే మేకలన్నీ కలసి పోతాయే 
మనసుండి మనుషులంతా కలసి పోలేరు 


: బొల్జావు క్యర్రావు బ్యురలేని గొత్టెల మంద 
బ్యరున్న ఓ మణిసీ నన్ను చూసి నేర్వమంది 
చెబుతాను వినవయ్యా నువు నేను సరిజోడు 
కలసి మెలసి వుంకే యేనాడు లేదు కీడు 

1॥మెమ్మెమే!! 


: వస్తుంది ఒకనాడు వడగళ్ళ గాలివాన 
నీ తోడు నీ గూడు కలిసేను యేటిలోన 
నా దారి నా దంజపే నీ దారి గోదారే 
నమ్ము నామాట 
హోయ్‌! బుల్‌ బుల్‌ మిఠారి రాజా! 


న! 


క 


మూడవ బూమ్ము 
“అక్కా అక్కా! లకీ సంగతి తెలుసా 
ఈ బందిపోటు అంతఃపురంలో 
రహాన్వుంగా పువోశింజు, శిలై పోయిన 
యువరాజు నిగ్రహాన్ని దొంగిలిందు కొబ్టిడో” 
“కారణమం౦డే దోంగి లింజాడు! యంవరాది 
భార్వ మన ఆలయ ప్రాంతంలో వున్న 
నరముతఈతోనుంబుూ, నూటఎనాబుది 
అందిలు నీళ్ళతో ఆశతిలను అభిషేకం 
బౌన్సు, మ ళ్ళ యువరాజూ నునిషొతాడ౨ 
అతనికి తెలు నేమో! |?” 
“రేపునూరోదయంతో ఆమెను 
నజువంగా దహాౌనం జెస్తాతౌ!!”” 
“ఆమె జరళాలమంజ ఎలా బైట 
వడుతుందిళి ఎలా అభిషేకం చస్తుంది? 
“యంవరాదూ ఎలా మనిషొతాడు? 
“ఇవి పాధ్వమా అకా 
అదే దేవ రహాన్వం” 


UP 


పః 


రచన పాడిన వారు 
సముద్రాల జూనియర్‌ పి. సుశీల 


జోడు నీవని 

తోడు రమ్మని 

అంసే పలకవూ 
వదలను ఇవాళ నిన్ను 


? మనసేదో మైకం కోరి నీ చెంత చేరే 


చల్లని నీళ్లే నా ఒళ్ళు తగిలి సలసల లాడే 
కూడి జలకము లాడి తీర్చు ఈవేడి దరికిరా 
వదలను ఇవాళ నిన్ను ॥జోడు॥ 


: చిన్నారి చెక్కిలి మైన హోయ్‌ చిటికవేసి చూడు 


కన్నుల్లో కన్నులు కలిపి కౌగలించి చూడు 
వింత యెంత చక్కలిగింత హాయి ఈ పులకింత 
పంతమా! వదలను ఇవాళ నిన్ను ॥జోడు॥ 


అ 


“శ్రీశ 


ఈ యవ్వన శారమింగొ 
వీధకోగి 


3 పాడిన వారు 
పి. సుశీల & పార్టీ 


సిరులిచ్చు లేవమ్మా (శ్రీ లక్ష్మీదేవి 
పసుపు కుంకుమ యిచ్చునమ్మా పార్వతీదేవీ 


: జాతిరత్నము గర్భమందున జనన మొందాలి, 


స్మామాజ్యముల పాలించి తం డికి ఖ్యాతి తేవాలి 
వీరుడై రణశూరుడై సుకుమారుడై (ప్రజలెల్ల 

మెచ్చగ 
అతని కతడే సాటియన, జయమందు కోవాలి 


ముంజేతి గాజులు యెపుడు గలగల (మోగు 
చుండాలి 

తల్లోని పూవులు ఘుమఘుమలు వెదజల్లు 
చుండాలి 


పుట్టినింటికి మెట్టినింటికి వన్నె తెచ్చిన సాధ్వివై 


కలకాలమును ముత్తైదువుగ నీ (బ్రతుకు 
గడపాలీ।। 


సాంకేతిక నిపుణులు 


కథ, స్క్రీన్‌ ప్రే 
మాటలు 
ఛాయా[గహణం 
సంగీతం 

కళ 


కూర్చు 


అసోసియేట్‌ ఎడిటర్‌. .... 


సౌండ్‌ 

సాంగ్స్‌ రికార్డింగ్‌ 
స్టీలు 

దుస్తులు 

నంట్సు 

నృత్యం 

(ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ .... 
(ప్రొడక్షన్‌ మేనేజర్‌ 


ఆఫీస్‌ మేనేజర్స్‌ 


===. క. వి శ్రీనివాసన్‌, బి. ఎం, 
. సముద్రాల జూనియర్‌ 
es భాస్కరరావు 
. వేణు 
. రాజేం[దకుమార్‌, బి. ఏ., 


* ఆ. ఎ. మారాండ్‌ 
— 


జే, యన్‌, రావు 


= బి, వి, రమణన్‌ 
5 స్వామినాధన్‌, వి. శివరామ్‌ 
ప చిట్టిబాబు 
న కృష్ణ 
=... సేతు మాధవన్‌ రాజు 


=. కు యనే, “రెడీ 
డ 


బి, చెంచురామయ్య 


. యస్‌. బాబయ్య 


. కోదండ రామన్‌ 6 


కె, ఆర్‌. సు[బమణ్యం 


జ ఈశ్వర్‌ 


. పోతరాజు, 


నరసింహులు, 
వీరరాజు, మాధవరావు 


సహాయకులు 


దర్శకత్వం *=-. బి, సుబ్బారావు 
ఛాయ ne, బాలకృష్ణ, రామచంద్రయ్య 
పద్మనాభం 


కళ =. దిలీప్‌శింగ్‌ 

సంగీతం ... అప్పలరాజు, రాఘవులు 

సౌండ్‌ లోని, సిం కలరు “నెం వాసుదేవన్‌ 
దుస్తులు a పుల్లారావు, నారాయణ 

మేకప్‌. *.. కో కేశ్వరరావు, వెంక టేశ్వరరావు 


"హెయిర్‌ [డస్సర్‌ =... భాస్కరరావు 


హార్సెస్‌ & రైడర్స్‌ .... సురేష్‌ మూవీస్‌ యూనిట్‌ 


స్టూడియో క "వాహిని 


